(శ్రీ నివాసబాలభారతి_28 


అనసూయ 


ఎస్‌, బీ, sn 


పధాన సంపాదకుడు : 
డాక్టర్‌ ఏస్‌ బీ, రఘునాథాచార 





(పచురణ : 
(శ్రీ జి. కుమారస్వామి రెడ్డి, ఐ. ఏ. ఎస్‌. 
కార్యనిర్వహ ణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1983 


T. T. D. Religious Publications Series 210-155 


SRINIVASA BALABHARATI - 28 
( Children Series) 


ANASUYA 
by 5 B. Sitarama Bhattaeharyalt 


Chief - Editor : 

Dr. 5. B. Raghunadhacharya 
First edition 1983 

Copies : 10, 000 

Price : 1-00 


Published by : 

Sri ఆ. Kumaraswami Reddi, LA.S., 
EXECUTIVE OFFICER, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati 


Art : CHAYA 


Printed at : 
Tirumala Tirupati Devasthanams. Press, Tirupati. 


వంం౦ందంవూట 


ఒకతోట అందంగా కనులకు విందుచేయాలం పే, ముందు 
అందులోని పూలమొక్కల్ని చక్కగా పెంచాలి, సమాజం సుంద 
రంగా రూపొందాలం పే భావిభారత పౌపలైన బాలలు సంస్తారంకో 
పెరగాలి, మనసంస్కతి గొప్పదనం వారికి తెలియనంత కాలం 
వారెన్ని విద్యలు సార్రించీనో | పయోజనం హూన్యం. “మహా 
పురుషులు మహాసతి వతలు మనజాతికెందుకు గర్వకారణమైనారు 
వారినుంచి మనం ఏ ఆదర్శాన్ని నేద్చకోవాలి ః * అనే విషయాన్ని 
వారి కథను చెబుతూ మన చిన్నారి జాబులికు, పాపలకు చెప్ప 
గలిగితే వారికి మనమెంతో సంస్కృతీ సంపదనిచ్చిన వారమౌశాం, 
అలా సంస్కారంతో పెరిగిన బాలలు, తమ జీవితంలో ఎంకో 
మంచిని పెంచుకొని ఈ సమాజానికి ('పేమను పంచుతారు. ఉత్తమ 
ఫైరులై చారి కుటుందానికేకాక, ఈ -దేశానికిగూడ “పేరు (పతిస్థ 
లను సంపాదిస్తారు. 


తీరునుల తిరుపతి దేవస్థానం, ఇలాంటీ ఉద్దేశ్యంతోనే ఈ 
“ శ్రీనివాసబాలభారతి ” అనే పుస్తకమాలను, చిన్నపిల్ల లకోసం 


4 


(పకటిస్తున్నది. దీన్ని బాలభారతి అని పిలిచినా పెద్దవాళ్లకు 

గూడ ఎంతో విజ్ఞానాన్నందిస్తూ ఇది |పతికుటుంబాన్నీ ఆకరి స్తు 

ఖా నో యె 

న్నది. చక్కని ఆదర్శం కలిగి, చరిత | పసిద్ధి పొందిన మహో 

పురుషుల, మహాపతి వతల కథలు ఇందులో చిన్న చిన్న వాక్యాల్లో 

mm 

చెప్పడం జరుగుతుంది. ఈ బాలసాహిత్యాన్ని చిన్నారిపాసలు 
బాగా చదివి ఉపయోగించుకుంటార ని ఆశిస్తున్నాను. 


ఈ బాలసాహిత్య పణాళకను చక్కగా రూపొందించి, 
మంచి రచనలను తయారుచేయించి, అందటీకీ అందుబాటులో 
ఉండేటట్లు సంపాదించిన డాక్టర్‌ ఎస్‌, బి, రఘునాథాచార్య (కో_ఆర్థి 
నేటర్‌, పబ్లి కేషన్స్‌, టి.టి, డి.) గారికి నా అభినందన లు, 
ఈ | ప్రణాళికలో ఎందతో రచయితలు కళాకారులు సహకరి స్తు 
న్నారు; వాజందటీకి నా ధన్యవాదాలు, 


14—-4—83 కార్యనిర ఏహణాధికారి, 
తిరుమల తిరపతి చేస స్థానములు, తిరుపతి. 


ఉగాది | బి, కుమార స్వామి రెడ్డి, ఐ.ఏ.ఎస్‌. 


స్వాగతం!] 


శ్రీనివాసదయోద్భూతా బాలానాం స్ఫూర్తి దాయినీ । 
భారతీ జయతాల్లో కే భారతీయగుజోజ్జ్వలా i 


ఖండ ఖ౦డాంతరాల్లో నాగరికత కన్నువి ప్పేనాటి కే సభ్య 
తకు సంస్కారానికి, నై తిక _ ధార్మికాదర్శాలకు పేరుపడ్డది మన 
భరతఖండం. ఈ గడ్డ పె పుట్టిన పతిమానవుడు అధర్మాన్ని ఎది 
రిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్ని పండించుకొని, మాధవాఖి 
ముఖంగా నడచి మహనీయకీ ర్తి నార్జీంచినవాడే. అలాంటి మహాత్ముల 
సన్నిధి మన సుఖసంతోషాలకు పెన్నిధి, కనీసం వారి జీవితాదఠ్శాలు 
మనస్సుల్లో మెదిలితే వాటి [పభాపం మనమీద ఎంతో ఉంటుంది. 
నేను భారతీయుజ్జి ఇది తరతరాలనుంచి వస్తున్న నా సం|ప 
దాయం' “ఇదినా కర్తవ్యం ' అని | పతిబాలుడు బాలిక ఈ 
చేశసేపకు తనను అంకితం చేసుకుంటారు. 


నిజానికి ఈ దేశంలో ఎందటో మహానుభావులు మహా 
పురుషులు, మహాపతి|పతలు, మహావీరులు పుట్టి, పెరిగి, చక్కని 
అనం 2 


సంస్కృతికి పునాదులు వేశారు. స్వచ్చమైన జీపనవాహినిని మన 
దాకా |పవహపాంపచేశారు. ఆహా! మనమెంత అదృష్టవంతులం 1 
మన వెనుక ఎంత ఉదాత్తమైన చర్మీత ఉంది, ఆ పుణ్యపురుషులు 
మహాసొధ్వులు ఇక్కడ పట్టకపోతే మనదిగా మనం ఛెప్పుకొనే 
మహ త్తర మైన ఈ సంస్కృతి, సభ్యత మనకెలా సం కమించేవి? 
వాళ్లను అర్థంచేసుకో పడం, వాళ్ళ చర్మిత మననంచేసుకోపడం 
వారి ఆదర్శాలు స్మరించడంకూడ మనకు గొప్ప విజ్ఞానాన్నందించే 
విద్యాభ్యాసం, అది ముందు ముందు మనజాతి జీవన పవాహంలో 
కొన్ని ఏండ్లదాకా చెక్కుచెదరని స్ఫూ్తిసౌరభాలను విరజిమ్ము 


తుంది. అందు  శీనివాసబాలభారతి ఉదయించింది. ఎందతో 
మహానుభాపుల్ని మీ ముందుంచుశోంది. ఇక మీదే ఆలస్యం, 


వొలజా। రండి! రండి: 


నింగు మనస్సుతో మీ కిదే మా స్వాగతం | 


ఉగాది ఎస్‌. వి. రఘునాథాచార (| 
1441000 (పధానసంపాధకుడు 


అనుకోకుండా అతిథులు లభించారు కడా! అని ఆ దంపతులు 
ఆనందపడిపోయార,. ఆతిథ్య మందించడానికి అన్ని ఏర్పాట్లూ 
అలా అలా జరిగిపోతున్నాయి. స్త్రీ నగ్నంగా సడ్డి స్త గొని 
ఆతిథ్య౦ స్వీకరించమన్నారు అతిథులు. అహా! ఎంతటీ అగ్ని 
పరీక్ష! సరేనన్నది అ మహాతల్లి. ఇదేం విడ్డూరం? రండి! 
భోజనం పెడశానంపే; మొండిమొలతో పెడితేనే స్వీకరిసొ 
మనడం? అయినా ; అలాగేనని అంగీక రించేవారెవరయినా ఉంటారా? 
మసచరి తలో అలాంటి కలోర వతాన్ని నిర్వహించి లోకకల్యాణం 
సాధించిన ఒకేఒక మహాసాధ్వి [ధుపకారలా మెరుస్తోంది, ఎవరో 


తెలుసా? జగదభినందనీయ అనసూయ. ఆమె తాపసమణిీ అతి 
భార్యామణి. 


పచ్చిన అతిథులు [శిమూర్తలు. పొత్మి పత్యమహిమకు 
పసిపాపలై నగ్నంగా ఆమె అందించిన గో రముద్దలనందుకొన్నారు 
పొప౦ | ముగురమ్మలు ; లక్ష్మీపార స్రతీసరస్వతులు ముద్దుగుమ్మ లే 
౧ ది రజ 

ఆమెకు పాద్యాకాంత లై నారు, అంతేకాదు; సుమతి భర్తను 
దితికి౦చే [సయత్నంలో సరిరోజులను ఒకటిగా చేసిందీ ఈమేః 


8 
గులకరాళ్ల ను ఘుమఘుమలాడే గుగ్గిళ్లగా నారదునికి వండి పడ్తించిం! 
రః వనితాతిలకమే. 


ఇలా తన పాతి వత్య మహిమతో ఎన్నెన్నో ఘనకార్యాలన 
సాధించిన అననూయ పాపనచరిత. కావాలి అమె చరిత మః 
ఆడపడుచులకొక చేయూత, ఇక చదవండి _ 


-= 1పధానసంపాదకుడు,. 


అనసూయ 
మన సంస్కృతి: 


మనది భారతజాతి. మన బాకి మహో జ్ఞ్యలచరిత్రకు 
పునాది మనసంస్క తి ఇది సనాతన మైనది. అడి విశాల 


మెనది. స దేశానికైనా అదర్శ పాయ మైనది. ఏ కాలంలో 
నైనా నిలువగలిగింది, అందువల్ల నే సాటిలేనిది, మన 
సంస్థృతి వేదోక్త మై వెలుగొందింది. ఉపనిషదహస్యాల 
ద్వారా లోకానికి శాంతిని ఉపదేశించింది. పురాణాభద్వారా 
మృదువుగా సమాజాన్ని సంస్కరించింది. 

సత్యాహింసలను, క్షమాశౌచాలను, దయాధర్మాలబు, 
శమదమాలను ఉగ్గుపాలతో నేర్చుతుంది మనసంస్కృతి. 
దై వబకిని, ఎతృభక్తి ని, గురుభ కిని, స్వామిభ కిని, దేశ 
భక్తిని, పతిభ క్రిని, సర్వమానవసౌ భాతృత్వాన్ని చాటిచెబు 
తున్నది. ఆధ్యాత్మికచింతన, ఆత్మసంయమనం౦, ఆ స్తిక్యతౌ 
బుద్ధి స్యత్చవర్హన, పరోపకారదీక్ష, సర్వసుఖాపిక్ష, విశ్వ 
బంధుత్వ భావన మొ॥ మనసంస్కృతి సహజాభరణాలు, 


ఎందటో మహానుభావులు ; 

ఇలాంటి భారతీయసంస్కృతీ సాంప్రదాయాలను 
పుణికిపుచ్చుకున్న పుణ్యపురుషులు, పురంధ్రీమణులు ఎంద 
రెందరో! వారి జీవితాలు చరితార్థాలు, అదర్శమయాలు, 
లోకకల్యాణకారకాలు, వీరిలో నరజన్మ కేనలం సుఖాను 
భవానికేర్చడింది కాదని నిరంతర తపోనిస్టతో నిఖిల నిగమ 
సారాన్ని ఆకళింపు చేసుకొని మానవాళిని బాగ్భత౦ చేసిన 
మహర్షివర్యులు కొందటు. శకి తయంతో శ క్రినాథుని 
మించిన శౌర్యంతో శశువుల గడగడలాడించిన రాజన్యులు 
కొందటు. చిన్న నాటినుంచే చాలా దైవభ క్రితో అన్ని వదార్థా 
లలో పరమేశ్వరుని పాక్షాత్ర రింపచేసుకున్న చిన్నా రిబాలురు 
కొందటు, పి తాజ్ఞాపరి పాలనతో శనతల్లి ని వధించి మరల 
వరరూసంలో నుమతామూ ర్తి మాతృమూర్తి నిపొందిన బుద్ధి 
బల౦ ఒకరిదై తే తం డ్రిమాట | పకారం రాజ్యంవదలి అరణ్యం 
చేరి అష్టకష్టాల పాలై చినఖకు (ప్రజారంజనకై సహధర్మ 
చారిణీని కూడ కోల్పోయిన త్యాగనిరతి ఇంకొకణీది, గురు 
చక్షిణకై కుడిచేతి బొటనవేలునే సమర్పించగల గురుభక్తి 
కొకరు పాతులై తే, స్వామిభ క్రితో దేశభ క్రితో పాణార్చణం 
చేసిన వారు ఎందటో ! 


ఇలాగే పతి (పత్యక్షదైవమని, పతి సర్వస్వమని 
భోవించి పఠిచరణసేవాపొరయణతతో సూర్యగమనాన్ని కూడ 
ఆపివేయజాలిన పాతి వ్రత్యమహిమగల భారతనారీమణులు 
బహుళంగా కన్చిసారు. వారిలో వనితాభాగధేయ, పవి[త 
నామధేయ అనసూయ జీవితం నారిలోకానికే ఒక నందన 
పారిజాతం. అమె [ప్రభావాన్ని ప్రస్తుతించడమే ఈ చిన్న 
ప్రయత్నం. 


అనసూయ అంటే: 


అనసూయ సతనహేతువు, ఇది అంతశ్శ తువులలో 
ఎకటి. స్త్రీలలో కొంచెం హెచ్చంటారు. అనసూయ అని 
వినగానే మనకు తెలుస్తుంది; అసూయ లేనిది అనసూయ 
అని. నిజమే ! అనసూయ సాధారణవనిత కాదు . అసాధారణ 
ప్ర్‌మూ ర్రీ* అన్ని భూ తాలలోనూ అసూయలేకుండా వ్యవహ 
రించడం ఆమె పేరును సార్థకం చేసింది. ఇతరుల నను[గ 
హింపబాలిన తపోవిశేషంచేత అనసూయ అసూయలేనిదిగా 
(ప్రసిద్ధిపొందింది. 


పుట్టుపూర్వోత్తరాలు: 

కర్ణమ్మ ప్రజాపతి నిరంతర విష్ణుపూజాతత్పరుడు, అతని 
భార్య లావణ్యజ్యోతి దేవహూతి. వ్ఫీ్రీ పుత్రికారత్న౦ 
అనసూయ. ఈమె స్వాయంభువఘనువు మనుమరాలు, 
ఖ్యాతి, అరుంధతి మొ॥ వారు ఈమె సోదరీమణులు, బుషి 
నర్యుడు వేదవేదాంగపారీణుడు సప్తర్షులలో ఒకడైన అక్రి 
ఈ మెపతి, ఈ మెకు చిన్ననాటినుంచీ వేదశాస్తాలతో పరిచయం. 
ఉంది. వినయ వివేకాలు ఈమెకు సహజభూషణాలు. 
కాలోచిత మైన పతిసేవలో ఈమెకు మక్కువ ఎక్కువ. ఈమె 
పతిభ క్రికి మెచ్చిన అక్రిమహర్షి అష్టాక్షరీ మహామంత్రోపదేశం 
చేసాడు. ఆ ఉఊపాసనచేత యోగస్థితిని పొందిన ఈమె 
మహర్షులకు కూడా పూజనీయమైన మహోన్నత స్థానాన్ని 
పొందింది, 
సలి| పతాశిరోమణి : 

అనసూయ మహాపతివ్రత. ఈమె పాతి వత్యమహిమ 
లోకాన్ని అనెకసమయాల్లో ఆళ్చర్యచకితం చేసింది. కౌశిక 
నళ్ని సుమతి తన పతిశాపాన్ని పురస్కరించుకొని సూర్యో 


దయాన్ని ఆపేసింది. అనసూయ పదిరోజులను ఒకరోజుగా 
చేసి సూర్యుడుదయించేటట్లు చేసింది. మరణించిన సుమతి 
భర్తను మరల |బకికించేటట్లు చేసింది. నారదుని కోరికపై 
గులకరాళ్ళన్లు గుగ్గిళ్లు గా మార్చి ఆయన ఆకలిని తీర్చింది. 
లోకమాత లైన లక్ష్మీపార్వతీసరస్వతులను గెల్బింది. సర్వ 
జనాభిరాముడై న శ్రీరాముడు అరణ్యవాసకాలంలో సీతతో 
అ|శమానికీ వచ్చాడు. అప్పుడు ఈమె అతి ఆదేశానుసారం 
సీత్రక్సు పతి వతాధర్మాలను ఉపదేశించింది. ఎప్పుడూ వాడని 
పూలను, మనోహరాలైన ఆభరణాలను, మంగళ(పదాలై న 
వస్త్రాలను, అంగరాగాలను ఇచ్చింది. తన మహిమను 
పరీక్షించడానికి వచ్చిన (తిమూర్తు లైన టిహ్హ విష్ణుమ హిశ్వరు 
లను శిఖీవులనుచేసి లాలించింది. లోకమాతలు లక్ష్మీపార్వతి 
సరస్వతులకు పతిభీక్ష పెట్టి అత్తగారై నిలిచింది. త్రిమూర్తుల 
అంశతో దత్తా త్రేయుడనే పుత్రుణ్ణి పొందింది. 


పతి వతాధర్మం ; 
ఒకేభర్హను మనసుతో మాటతో క్రియతో సేవించేవారు 


పతి[వ్రతలుగా పేర్కొనబడతారు. పతిని సేవించడమే వీరి 
అన్న 3 


[వతం అందే నియమం, వీరినే సాధ్వీమణులు, సతీరత్నాలు 
అని వ్యవహరి సారు, వీరికీ పొత్మివత్యమే (పాణం, పకియే 
దైవం, పతిదేవారాధనం వీరి నిత్యకృత్యం, అనేక విధాల 
పతియొక్క, జీవితలక్ష్యానికి తోడ్పడుతూ భ రృమనస్సును 
సంతో షింపచేయటం వీరి పరమధ్యేయం,. వీరికి భ ర ఉండే 
పర్గశాలే ఎనలేని రత్న శాల. నారవస్త్రాలే చీని లీనాంబరాలు. 
నీవారాన్నమే పరమాన్నం. భర్రపాదాలే హంసతూలికా 
తల్పాలు. పతితోపాటు ఆత్మసంయమనం జీవశ కిని పెంచే 
రసాయనం, ఎల్ల వ్పుడు అతణ్ణి సేవించడం మహాభాగ్యం. 


సతీ వతారత్నాలు ; 

ఇలాంటీ పతి వతామతల్లులలో సుమతీ సుకన్యలు, 
అహల్యారుంధతులు, లోపొము దానసూయలు మహర్షి 
పత్నులు, ఇలాగే సీతాసావి|తులు, చం దమతీదమయంతులు 
ఊర్మిళాశకుంతలలు మొ॥వారు రాజకౌంతలు. మండోదరీ 
సులోచనా ప్రభృతులు రాక్షసవనితలు, 


ఓర్‌ [ధువతార 


పైన పేర్కొన్న పతి[వతలలో అనసూయ ఒక విశిష్ట 
మైన చరిత గలది. మిగిలిన పతి_వతామతల్లుల కరతల 
వేటు, అనసూయ జీవితం వేటు, వారు సాధించిన విజయాలు 
వేలు, ఈ మె సాధించిన విజయాలు వేళు, ఇతరుల జీవితాలు 
స్వార్థంతో ముడిబడినటువంటివి. వారి జీవితాలలో ఎదురై న 
సంఘటనలు వారివారి మేలుకో శీడుకో సంబంధించినవి, 
అనసూయ _ జీవనయ్యాతలో కూడా అనేకసంఘటనల 
ఎదురై నాయి. కాని అవి అన్నీ పర ప్రయోజనాన్ని సాధించి 
అసాధారణాలుగా రూపొందాయి. [పజలను ఆశ ఎళ్యపర 
చాయి, దివకార్యాలనుద్దే శించి పదిరోజుల నొకరోజుగా 
చేయటం సామాన్య మైన విజయమా ? తిరుగులేని నూండవ్య 
నుహరి రి శాపొన్ని తత్భలితాన్ని తిరస్కరించి మఠణించిన 
వ్యక్తి క'కీ మరల (పొణాన్ని పసెదించటం ఘనవిజయంకాదా? 
సృష్టిస్థితిలయక ర్ర ర్రలనే చిన్నారిశిపవులను చేసి జోలపోడటం 
చిన్న విషయం కాదు కదా! ఈ విధంగా పరిశీలిస్తే అనసూయ 
పత్మివతగా సాధించిన విజయాలు ఎన్నో, అందువల్ల నే 


16 


అనసూయ పతి[వతలలో అగగణ్య అయింది. ఒక (ధ్రువ 
తారగా (ప్రకాశించింది, సాటిలేని పతివ్రతగా ప్రసిద్ధిగాంచింది, 


అతి పశంస : 

అనసూయ అ త్రీిమహార్షికి ధర్మపత్ని. అత్రిమహర్షి 
(బహ్మమానసపుత్రుడు, సప్తర్షులలో అ(గగణ్యుడు, అఖండ 
తపశ్ళక్కినంపన్నుడు. మహ్మాపభావశాలి. ఈతని అ శమం 
బహు పసిద్ధమయింది. పరమపవితమెందికూడా. ఇక్ముడికి 
మహర్షులు ఎప్పుడూ వస్తూంటారు, 


అ|తిమహర్షికి అనసూయ అంటే సహధర్మచారిణిగా 
ప్రేమాభిమానాలు, సాధనకారణంగా గౌరవంకూడ్రా ఉన్నాయి. 
సీతారామలక్ష్మణులు అరణ్యవాసకాలంలో తన ఆశమానికి 
వచ్చినపుడు రామునితో అత్రిమహర్షి అనసూయసాధించిన 
విజయాలను గూర్చి ముచ్చటిసాడు. ఒకప్పుడు పదిసంవ 
తరాలు అనావృష్టితో లోకమంతా మలమల మాడిపోగా 
అనసూయ తన తపళ్ళ్శక్తితో కంధమూలాలను, ఫలాలను 
సృష్టించినట్లు గంగను కూడా ప్రవహింపజేసినట్లు చెబుతాడు, 


పది పేలసంవత్సరాలు ఈమె కఠోరమైన తపస్సు: చేసినట్లు 
తెలియజేసాడు. చాందాయణాదివతాలను కూడా తన 
సహధర్మచారిణి అనసూయ నిర్విఘ్నంగా నిర్వర్తి ౦చినట్లు 
పేర్కొంటాడు, అల్ల దై వకార్యసాధన క్రై పదిరోజుల కాలాన్నీ 
ఒక్కరోజుకు తగ్గించినట్లు తెలియజేసాడు. ఈ విధంగా ఘన 
విజయాలు సాధించిన అనసూయ |ప్రపంచానికి పూజనీయు 
రాలని వర్ణిస్తాడు. అనసూయను శీర్తిమతిగా కీర్తి సాడు, 
ఇలాంటి మహాకార్యాలను సాధించడంవల్ల నే లోకానికి 
అనసూయ * అనసూయ? అయిందని[పకటిసొడు, అనసూయ 
అంటే భర్త అతికి అనన్యగౌరవం ఉన్నది. 


సంస్కారంగల దాంపత్యం : 

అనసూయకుకూడా అత్రిమహర్షి పైన ఎంతొ భ క్కి. పతి 
వ శూషవిషయంలో అనసూయ సాటీలేనిదిగా |ప్రశంసింప 
బడి౦ది. అ తిమహర్షిమాట అనసూయకు వేదవాక్కు, తన 
భర్త అతిఆదేశానుసారం ఆమె అకాలంలో అరణ్యవాసం 
చేస్తున్న సీతను ఓదారుస్తుంది. రామునివెంట అరణ్యానికి 
రావడాన్ని (పశంసిస్తుంది. పతీధర్మాలను గూర్చి బోధి 


18 


స్తుంది. అనసూయ అృతిమహర్షులు చాల ఊత్త మసంస్లారం 
గల గొప్ప వ్యక్తులు, 


స్యసనాలకు లొంగిపోయిన [బాహ్మణుడు:; 


పూర్వం మధురాపురమనే గ్రామంలో కౌశికుడనే బ్రాష్థణు 
డుండేవాడు. అతని భార్యపేరు సుమతి, కౌశికుడు గొప్ప 
ధనికుడు. సుమతి సాధుస్వభావంతో పతి సేవచేస్తూ ప్రశంసల 
నందుకొన్నది. ఇలా కొంతకాలం గడిచింది. ధనమదం కౌశి 
కుని కన్న౦టి౦ది. [క్రమంగా మద్యపానం మొదలయి ౦ది 
మరికొంతకాలంలోనే కౌశికుడు వేశ్యాలోలు డయ్యాడు. ధన 
మంతా వేశ్యాహస్తగతమైంది. కౌశికుడు కటికీదరీదుడై నా 
మద్యపానాన్ని వేశ్యా స్నేహాన్ని వదలలేకపోయాడు. చురా 
చారుడైన తన భర్తను చూసి సుమతి లోలోవల చాలా 
దుఃఖిస్తూ ఉండేది. సకలవ్యసనాలకు బానిస అయిన 
కౌశికుడు కుస్టురోగి అయ్యాడు. అయినా అతనిలో 
మార్చురాలేదు. 


అ వాఠకొంత కావాలి । 


సుమతికి భిక్షాటనమే శరణ్యమైంది. _ చెట్టునీడలో 
నివాసం. అయినా కౌళికునిలో పరివర్తన ఆవంతకూడా 
రాలేదు. కొంతకాలం గడిచింది. భిక్ష పెట్టే ఒకవారకాంతను 
చూసి ఆమె నెలాగయినా సమకూర్చవలసిందిగా సుమతితో 
చెప్పాడు. సుమతి అతని కోర్కెకు బాధపడి వారించ 
(ప్రయత్నించింది. కాని ప్రయోజనం శూన్యం, చివజికు ఎలాగో 
ఆ వారకాంతను ఒప్పించి కౌశికుని ఒకతట్టలో ఎక్కించుకొని 
ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళింది. అక్కడ ఆ వారకాంత 
ఈతని కన్నుతెరపించి సుమతిని సతిగా గౌరవించమని 
బోధించింది. కౌశికుని అజ్ఞానం నశించింది. తిరిగి తన 
భర్తను తట్టలో పెట్టుకొని సుమతి తీసుకొని వస్తోంది. 


సూరో ్యదయం కౌకుండుగాక్‌ | 


అదేసమయంలో మాండవ్యుడనే ఒకమహార్షి దొంగ 
తనం చేసి భాలరోపితుడయ్యాడు. చీకటిలో కౌశికుని పాదం 
నూండవ్యునికి తగలగా ఆతడు మరింత బాధపడి పదిరోజుల 
తరువాత అయే సూర్యోదయంలో నీ తల|ముక్కలయి 


20 


మరణిసావని శపించాడు. సుమతి మాండవ్యుని అనేక 
విధాల (ప్రార్థించింది. కానీ మాండవ్యుడు బదులు పలుక 
లేదు. తనభర్తను మన్నించి తనను శపించమని వేడు 
కొంది. మాండవ్యుడు మౌనం వహించాడు. దానితో 
పతి[వత అయిన సుమతి జగదక్షకుడెన సూర్యుడు తన 
సుమంగళీత్వాన్నే హరిసాడా? అతడలా చేయడని భావించి 
నేను నానాథుని (తి కరణజద్ధిగా సేవిస్తూంటే సూర్యోదయ మే 
కాకుండుగాక ! అని |పతిశావమిచ్చింది. పతివ్రత అయిన 
సుమతిశాపంతో భానుడుదయించలేదు, 


నేను (బితికిస్తాను | 

లోకంలో చీకటి దట్టమైంది. యాగాదులకు అంత 
రాయమేర్చడింది. జగత్తు జడమై దైనందిన వ్యాపారం 
కుంటుపడింది. దేవతలీవిషయం తెలిసికొని బ్రహ్మను శరణు 
వేడారు. బ్రహ్మ మహాపతివ్రత అయిన అనసూయను వేడు 
కోమని చెప్పాడు. దేవతలు అతి ఆశ్రమం చేరారు. పతి 
ద్రతాశిరోముణి అనసూయకు పై విషయాన్ని తెలిపారు. 
అనసూయ సూర్యు డుడయించకపోవడానికీ సుమతి 





పాతి వత్యమే కారణమని తెలుసుకొని పదిరోజులను ఒకరోజుగా 
చేసింది. సుమతిని సూర్యోదయం చేయించమని కోరింది 
ఆమె తనభ రకు తగిలిన శాపొన్నిపస్తావించింది. అనసూయ 
నీభ ర్త (పాణాల కెలాంటీి అపాయం లేదు. నేను (బతికిస్తాను 
సూర్యోదయమయ్యేటట్లు చేయమన్న ది. సుమతి సూర్యు; 
(పార్థించింది, సూర్యుడు ఉదయించాడు. నూండవ్య 
శాప్రానుసారం కౌశికుడు మరణించాడు. మహి] పభావశాలి॥ 
యైన అననూయ కౌళీకుని (బతికించింది. దై వవశాన కౌళికుడ 
ఆరోగ్యవంతుడయ్యాడు. సుమతీ కౌశికులిద్దరూ సుఖంగ 
జీవించారు. ఇలా అనసూయ సుమతి మాంగల్యాన్ని 
నిలబెట్టింది. 


సీతారాములు ; 

అశిపవి తమైన ఆదర్శవంత మైన జీవికాన్ని మానవ 
లకు ఆచరణాత్మకంగా అందించిన అవతారమూర్తులు సీకె 
రాములు. వీరు పొతి[వత్యానికీ ఏకపత్నీ వతత్వానికీ సం 
తాలుగా జీవించిన పుణ్యదంపతులు. తరతరాలుగా భార! 
యుల హృదయాలలో గూడుకట్టుకున్న _దెవస్వరూపాలు 
(పతి ఊర |పతిఇంట నెలకొని ఉన్న వెలుగుదివ్వెలు. 


అనసూయ [పశంస ; 

ఇలాంటి వీరొకప్పుడు అరణ్యవాసకాలంలో మహర్షుల 
దర్ననం చేస్తూ అృతిత్మశమం చేరినపుడు ఆమహర్షి వీరిని 
సాదరంగా అహ్వానిసాడు. సహధర్మచారిణి అనసూయను 
పిలిచి సీతారాముల పరిచయం చేస్తాడు. అనసూయ 
తపస్సాధనను, |వతాచరణాన్ని మహిమలను సీతారాములకు 
విశదీకరిసాడు, రాముని పుత్రునిగా భావించిన అత్రిమహర్షి 
అనసూయను తల్లిగా తెలిపి సీతను ఆమెదగ్గరికి పంపమని 
రామునితో చెబుతాడు. రాముని అనుమతితో సీత 
అనసూయను సమీపీంచి నమస్మరిస్తుంది. కుశిల౦ అడుగు 
తుంది. అనసూయ అకాలంలో ఏర్పడిన అరణ్యవాసానికి 
బాధపడవద్దని సీశ్రను ఓదారుస్తుంది. రామచం!దుని అను 
సరించి అరణ్యానికి రావటాన్ని [ప్రశంసించి ఇలా ఉపదే 
శిస్తుంది. 


సతీధరో శప దేశ౦ థి 


“శ్రల్లీ ! స్రీలకు భర్త నగరంలో ఉఊండేవాడైనా, 
అడవుల్లో ఉండేవాడై నా సేవించదగ్గవా డే, అలాగే పాపి 


me | మగా స (1 : 
ATA” TTY | మః జీ 
=| / (౫ ( స. Wily ప త “|| J. 


a 
లకి 


స ము అలల! 
Pd 


Ea ed ei EA ఇ వ 
స ళా శ్రీ 
/. శి స్‌ న్‌ స | _ 
గ v ME, a i ప | న 
( న్‌ Gia స 
మై ల 
గ [a 
ks షు f టి 
i ట్ట 2 J - దాది me వే ఆ మ 
టే వభ గ 5) 


Err Tero కయ్‌ JA 
య. ('ధ 


నల a. | యం ( 


ఇ 7 
fa abe WE క 
స్ట య జే య స 
వీ క్‌ /. 4 
a7 న్స 
ఎ స 
శ స్‌ / 
తా నో 
కయ? U ఖో ల! D 
జ క 4 క్త i 
ల A 
, 3 స 
f 1» 0 
ల్‌ో గ! స్‌ 
వారాల న్న 
లే. py గ్ర 
క లా జో | 
rer: సం సా ల స We) వ 
lyr : 
క ౦ వ టై లా 
బ్రా ము = 
Res వాసి"! | we 
గ గ క లే 
iE 





యైనా పుణ్యశీలుడై నా (పెమించచగ్గవా డే, దుళ్ళీలుడై నా, 
కాముకుడై నా, డబ్బులేనివాడై నా సతులకు పత్రి పత్యక్ష దైవం. 
ఎంతగా విమర్శించినా సతులకు పతికంటీ బంధువు మజొ 
క్కడులేడు. ఇతడే అన్నిదశలలో ఆమెకు రక్షకుడు. ఈ 
సూక్ష్మం తెలియక కొందజు దుస్ట స్త్రీలు పరపురుషులను కోరి 
అపకీ రిని, ధర్మభంశాన్ని పొందుతున్నారు. నరకంపొలవు 
తున్నారు. గుణవంతులై న నీలాంటివారు సత్రీధర్మాన్ని 
ఆచరించి స్వర్గాన్ని చేరుతారు. ఈ విధంగానే నీవు పతి వతా 
నియమాలను ఆచరిస్తూ కీర్తిని, మహాభాగ్యాన్ని పొందు అని 
చెబుతుంది, 


వాడని పూలు: 

అప్పుడు సీత రాముని మంచిప్రవర్శనను ఆమెకు 
చెబుతుంది. సీతమాటలకు ఎంతో సంతోషించి అనసూయ 
ఎప్పుడూ సుగంధపరిమళాన్ని విరజిమ్మే పూలను, మంగళ 
ప్రదమైన ఆభరణాలను, వస్తాంగరాగాదులను ఇస్తుంది, స్సీశ్ర 
కూడా వాటీని సబహుమానంగా స్వీకరించి నమస్కరించి 
అనసూయ ఆశీర్వచనాలను అందుకుంటుంది. అనసూయ 


తానాచరించే పతి వశాధర్మాలను, తోటి స్త్రీలకు బోధించేదిగా 
గోచరిసుంది. పరమపొవని సీశ్రకుసైతం సతీధర్మాలను 
బోధించిన ఘనత అనసూయశే దక్కింది. 


కలహభోజినుడు : 

నారదుడు |బహ్మమానసపు| తుడు. ఇతడు దేవర్షి. 
అనన్య మైన విష్ణుభ క్రీ కలవాడు. నిరంతరం నారాయణ 
నామోచ్చారణం చేయడం ఆయన (వతం, స్వేచ్చగా ముల్లో 
కాలలో సంచరిస్తాడు. మహర్షులకు కూడా మాననీయుడు. 
పవి త్రకార్యాలలో (పముఖపా శ ఇతనిదే, ఇతడు కొన్ని 
సందర్భాలలో కొందటిని పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలు తిరిగి 
తనకే పరీక్షల్దై ఎదురునిలిచినా వెనుకంజవేయడు. తానను 
కున్నకార్యం రసవ త్రరంగా ముగియడానికి కొన్ని కలహాలు 
కూడా సృష్టించగల సమర్ధుడు ; కాదు కాదు సిద్ధహస్తుడు. 
అందువల్ల “ కలహభోజనుడ 'ని ఇతనికొక బిరుదు కూడౌొ 
వచ్చింది. 


గులక రాళ ను గుగ్గిళ్లు చేయాలి: 


ఇలాంటీ “నారదుడికి ఉన్నట్లుండి హఠాత్తుగా తీరని 
ఆకలి పుట్టింది. గులకరాళ్ళను మూదీకట్దాడు. ఎవేరు గుగ్గిళ్ళు 


చేసి ఇస్తారా అని ఆలోచించి చివజకు లక్ష్మీ సరస్వతి 
పొర్వతుల దగ్గరకు వచ్చాడు, ఆ సమయంలో (త్రిమూర్తుల 
పత్నులు ఈ లోకంలో మనల్ని మించిన పత్మివతలినరై నా 
ఉన్నారా? అనే జిజ్ఞానలో ఉంటారు. చాలారోజులుగా తీరని 
ఆకలిచే బాధవడుతున్నానన్నాడు నారదుడు. ఈ గులక 
రాళ్ళను గుగ్గిళ్ళుగా చేసి తన ఆకలిబాధను నివారించమని 
పార్థించసాగాడు. దేవేరులు నివ్వెలఅపోయారు. గులకరాళ్ళను 
గుగ్గిళ్ళుగా నూర్చటమా ? సాధ్యంకాని విషయం, మహర్షీ | 
నీవు కోరినట్లు గులకరాళ్ళను గుగ్గిళ్ళుగా మార్చేవారెవరై నా 
ఉంటే వారికి మేము దాస్యం చేసాం అన్నారు. వెంటనే 
నారదుడు మహాపత్మివతలు మానవికాంతలలో ఉన్నారు. 
నేనీ గులకరాళ్ళను గుగ్గిళ్ళుగా చేయించి చూపిస్తాను 
చూడండి, అని |ప్రతిజ్ఞచేసి భూలోకానికి హరినామన్మరణతో 
దిగి వచ్చాడు, 


గులకరాణ ) గుగ్గిళ్లి నాయి; 


నారదుడు సరాసరి అత్రిమహర్షి ఆ శమాని కే 
చేరుకున్నాడు. అనసూయ అృతిమహర్షి, దేవర్షికీ స్వాగతం 


పలికారు. సముచితాననంపై కూర్చున్న నారదుని ఆర్ధ | 
పాద్యాలతో పూజించారు, ఒకపక్క తీరని ఆకలిబాధ 
నారదుడు ఎలాగో గులకరాళ్ళమూటను విప్పాడు, గుగ్గిళ్ళగా 
చేసి ఇమ్మని సాధ్వి అనసూయను కోరాడు, ఆమె చిర 
నవ్వుతో గులకరాళ్ళను చేతికి తీసుకొన్నది. తన పతిదేవుని 
స్మరించింది. క్షణంలో గులకరాళ్ళు గుగ్గిళ్ళుగా మారాయి, 
నారదుని అకలి తీరింది, 

నారదుడు అనసూయ మహిమను ప్రశంసించాడు, 
నీ ప్రభావం అద్వితీయమనీ నమస్కరించాడు. వారిదగ్గర 
సెలవు తీసికొని ముగ్గురు అమ్మలదగ్గరకు వెళ్లాడు. అనసూయ 
పాతి. వత్యమహిమను వివరించాడు. గుగ్గిళ్ళను అందించాడు, 
దేవేరులు ఆశ్చర్యచకితులయ్యారు. అనసూయ జీవితంలో 
ఈ సంఘటన ఒక మైలురాయి. ఈ సందర్భం ఈమెను 
(తిలోకపూజ్యగా చేసింది. సాధన ఉంటే మానవులు దేవతలు 
కావచ్చు, దైవశక్తిని మించిన శక్తిని సంపాదించవచ్చు, 
అని భావించడానికి ఇది చక్కని నిదర్శనం. 


సృష్టికర్త (దిహ్మ ః 
బ్రహ్మ విష్ణుమ హేశ్వ రులు శ్రీమూర్తులు. ay (ప్రపం 


చానికి సృష్టిస్థితిలయకారకులు, వీరిలో (బహ్మ సత్యలోక 
నివాసి, ఇతడే సృష్టికర్త, చరాచరజంతుజాలానికి జీవాన్ని 
పోసేవాడు. ఇతడే విధిగా విధాతగా చతుర్ముఖుడుగా 
(ప్రసిద్ధుడు. వాగ్లేవి సరస్వతి ఇతని భార్య. హంస ఇతని 
వాహనం. ఇతడు రజోగుణాన్ని [ప్రవ ర్తింవచేసొడు. ఇతడు 
మేల్లొని ఉన్నప్పుడు జీవరాసులు చైతన్యంలో ఉంటాయి. 
ని దించేటప్పుడు చై తన్యంలేక జడాలౌతాయి, 


స్టీతికార కుడు విష్ణువు: 

ఇక రెండవవాడు విష్ణువు, వైకుంఠం ఇతని నివాసం. 
ఇతడే స్థితికారకుడు. చరాచరజంతుజాలం రక్షణభారం 
ఈతనీపై ఉంది. ఇతడే నారాయణుడు, సక లైశ్వర్యాధిదే వత 
లక్ష్మి ఇతని భార్య. గరుత్మంతుడు వాహనం, సత్త్వగుణ 
(వ్రవర్హకుడై న ఇతడు సర్వాంతర్యామి. అన్ని భూతాలలో 
వ్యాపించి ఉన్నాడు, 


లయకొరపడు మహేశ గరుడు | 


మూడవవాడు ము హిశ్వరుడు, కైలాసపర్వతం ఇతని 
నివాసం. అయకారకుడీత డే. సర్వజంతుజాలాన్ని నశింప 


జేయడం ఇతని కర్తవ్యం. ఇతడు శివుడని, హరుడని, 
శంకరుడని పిలువబడుతాడు. పార్వతి ఇతని పత్ని, ఇతని 
వాహనం వృషభం. మహేశ్వరుడు తమోగుణాన్ని కలిగిసాడు, 


వాహనాలు ముందుకు వె శలేదు: 
సృష్టిస్థితిలయకర్తలై న (త్రిమూర్తులు ముగ్గురు ఒక 
ప్పుడు మేరుపర్వతంవై పు పయనించాల్సి వచ్చింది. (బహ్మా 
హంసను అధిష్టించాడు. విష్ణువు గరుడవా హనారూఢుడై నాడు. 
హేశ్వరుడు వృషభాన్ని ఆరోహించాడు. గగనవీధిని 
[ప్రయాణం సాగుతోంది. మార్గమధ్యంలో శ్రీమూర్తుల వాహ 
నాలు హఠాత్తుగా ఆగిపోయాయి. త్రిమూర్తులు ఎంతో 
ప్రయత్నించారు. |పయోజనం శూన్యం. అప్పుడు గరుత్మం 
తుడు *దివెశ్వరులారా! ఇక్కడ కిందిభాగంలో మహర్షి 
సత్తముడై న అ|కతిఅ శమం ఉంది. అది చాల పవ్మిత మైంది, 
అతని సహధర్మచారిణి అనసూయ, ఈమె మహాపతి[ వత, 
గొప్పతపస్వని, అలాంటి అనసూయ అ్మతిమహర్షుల ఆశమం 
మీదుగా వెళ్ళడం ఎవరితరంకాదని అంటాడు. (త్రిమూర్తులు 
మార్గాన్ని మార్చుకొని పయనించి తిరిగి స్వస్థానాంకు చేరు 


కుంటారు. కాని లోలోపల అనసూయ పొఠి వత్యాన్ని తృత్చ 
భావాన్ని గురించి ఆలోచిసారు. ఒక మహార్షిపత్నికి ఇంతటి 
(సభావమా? పాతి వత్యానికీ ఇంతటిశ కీ ఉందా? చాలా 
ఆశ్చర్యంగా ఉంది? అనుకున్నారు. అలాంటి సొధ్వీలలామ 
అనసూయను తప్పక దర్శించి ఆమె పాతి వత్యమహిమను 
తెలిసికొని విశ్వవిఖ్యాతం చేయాలనుకున్నా రు, 


మా ఆతిథ్యం స్వీకరించండి : 

అనసూయను పరిక్షించాలనుకొని (త్రిమూర్తులు బుషి 
వేషాలను స్వీకరించారు. అనుకున్నక్షణ౦లోనే అత్రిమహర్షి 
ఆశనుం చేరతారు. అనసూయతో కూడా అత్రి వారికి ఎదురు 
వెళ్ళి స్వాగతం పలుకుతాడు. _వారిరాక ఎంతో ఆనందాన్ని 
కలిగించిందంటాడు. దంపతులు వారిని స్తుతి చేస్తారు, అర్హ్య 
పాద్యాలతో అర్చిసారు. తమ ఆతిథ్యాన్ని స్వీకరించా 
ల్ఫిందిగా (ప్రార్థిస్తారు. బుషివేషాలలో ఊన్న త్రిమూర్తులు 
అందుకు తమ అంగీకారాన్ని వెల్లడి చేస్తారు. 


మాకొక (వతముంది : 
అనసూయ చాలా భ క్రి శద్దలతో ఆహారపదార్థాలను 


తయారుచేస్తుంది, మహర్షి (తిమూర్తులను భోజనానికి ఆహ్వా 
నిస్తాడు. త్రిమూర్తులు అ క్రిమహర్షితో ఇలొ అంటారు. 
“మహర్షీ ! మాకొక |వత౦ ఉంది. మాకు భోజనపదార్థాలను 
వడ్డించే స్త్రీ వివస్త్రగా ఉండాలి. అలా ఐతేనే మేముమీ 
ఆతిథ్యాన్ని స్వీకరిసాం. లేకపోతే వీలుకాదు", అందుకు 
అత్రిమహాముని వారికి నమస్కరించి * మహాత్ములారా! మీరు 
ఒక్కరుగాక ముగ్గురూ ఒశకేసారివచ్చి మమ్మల్నీ ఇలా అను 
గహించారు. ఇంతకంటే మాకేం కావాలి? మీ దర్శనభాగ్యం 
చేతనే మాజన్మలు ధన్యమయ్యాయి. మహనీయులైన 
తమకు భోజనం పెట్టడమనే అదృష్టం అందరికీ లభిస్తుందా ? 
నూ అదృష్టంచేత అది నూకు లభించబోతోంది, కొబట్టీ మీ 
వతానీకి నాఆ శమంలో భంగం వాటి ల్లటమా ?మహాపచారం 
మీ ఇచ్చానుసారం (వతభంగం కలుగకుండా నేను చూసాను? 


అని సాదరంగా వారిని ఆహ్వానించి వారి వతనియమాన్ని 
అనసూయకు తెలీపొడు. 


[తిమూర్త లు పసిపొపలై నారు: 
అనసూయ భోజనపా తలను సిద్ధంచెసి ఆసనాలను 





అమరిస్తే (తిమూర్తులు ఆసనాల పై కూర్చున్నారు, 
అనసూయ శన పతిదేవుడై న అతిమహర్షిని మూడుసార్లు 


స్మరించి “నా పొతివత్యానికి భంగం కలుగకుండు గాక!” అని 
చేతిలో ఉన్న జలాన్ని తిమూర్తులపై చల్లింది, అంతలో 
వారు చిన్నారి బాలురయ్యారు. అనసూయ వారు కోరిన 
విధంగానే భోజనవదార్థాలను వడ్డించి తినీపించింది, 


భర్తలకోసం ; 

అనసూయ ఆ శిశువులను ప్పత్రవాత్సల్యంతో తన 
దగ్గజ ఉంచుకొని పెంచసాగింది. వారి చిరునవ్వలను 
చూస్తూ చిలుకపలుకులను వింటూ మరింత సంతో షిస్తూండేది, 
అృతిమహర్షికూడా తన భార్యమహిమకు విస్మితుడై అలాంటి 
బాలుటితో వినోదంగా కౌలం గడిపేవాడు. ఇలా (త్రిమూర్తులు 
బాలురై భూలోకంలో ఉండిపోయారు. లక్ష్మీ పార్వ తీసరస్వ 
తులు ముగ్గురూ తమ భర ల జాడ తెలియక పోవడంతో 
ఎంతో బాధపడ్డారు. రాక్షసులు తమ నాథులనేమి చేశారోనని 
భయపడ్డారు. ఇలాజఊండగా ఒకనాడు వారిదగ్గరికి నారదుడు 
వసొడు. వారా మునినాథుని తమ నాథులను గురించి 
అడిగారు, 


[శిమార్త లకు తిరిగి నిజస్వరూపం ; 


నారదుడు వారికీ ఇటీవల తాను అత్రిమహర్షి ఆశ 
నూనికీ వెళ్లానని అక్కడ ముగ్గురు చిన్నారిబాలురు అనసూయ 
చేత పెంచబడుతున్నారని అందరూ ఆ పసిపిల్లలను చూసి 
అనసూయాదేవి అదృష్టాన్ని వేనోళ్ల పొగడుతున్నా రని 
చెప్పాడు. అనసూయమహినును వర్ణనాతీతమని, ఆ బాలు 
రను ఆమె పుత్రవాత్సల్యంతో అల్లారుముద్దుగా పెంచు 
తున్నదని అన్నాడు. ఆ పిల్లల తేజస్సుచూస్తే మీ భర్తలే 
గుర్తుకు వస్తున్నారన్నాడు. తప్పక అనసూయ దగ్గరికీ 
వెళ్ళి పఠిభిక్షను అర్థించ క తప్పదని చెప్పాడు. లక్ష్మిపార్వతి 
సరస్వతి చేసేదిలేక అనసూయను పతిభిక్షను కోరడానికి 
నిర్ణయించుకుంటారు. 


పతిభిక్షను అర్థిస్తూ అమ్మలు ముగ్గురు అనసూయ 
దగ్గరకు వెళ్లారు. వారిని ఆహ్వానించి సత్కరిస్తుంది 
అనసూయ. విషాదకారణమేమిటని వారిని అనసూయ విన 
యంతో అడుగుతుంది. వెంటనే లక్ష్మీపార్వతీసరస్వతులు 
అమెను “పతిభీక్ష సతిభిక్ష” అంటూ అర్ధిస్తారు. లోకమాతల 


దైన్యాన్ని చూసిన అనసూయహృదయం ఆర్థమౌతుంది, 
వెంటనే మర్యతజలాన్ని బాలురుగా ఉన్న ,తిమూర్తులపైన 
(పోక్షిస్తుంది. త్రిమూర్తులు సహజస్వరూపొలతో దర్శన 
మిస్రారు 


దత్తా తేయుని జననం; 

దేవేరుల ముఖాల్లో దై-న్యం మాయమౌతుంది. కాంతి 
రేఖ మెరుస్తుంది. (త్రిమూర్తులు అనసూయ మహాపతి[వత, 
అసమానమహిమాన్విత అని కీర్తిస్తారు. అనసూయను 
అను[గ్రహించాలనుకొని వరాన్ని కోరముంటారు. ఆమె మీరు 
ముగ్గురూ నాకు కుమారులయ్యేటట్లు వరాన్నను[ గ్రహించ 
మంటుంది. వారల్లినని తమ మూడంశలతో దత్తాత్రీయు 
డనే పుత్రుని అనుగహిస్తాకు. ఇలా అత్రి అనసూయల 
జీవితాలు సఫల మౌతాయి. 


ఉత మజసన్మ జ మానపజన్మ : 
సృష్టి చర అచర అని రెండువిధాలు. ఈ సృష్టిలో 
ప్‌ లెపి 


అనేకరకాల జీవరాసులున్నాయి. అవి జరాయుజాలు, స్వేద 
జాలు, అండజాలు, ఉద్భిబాలని నాల్గురకాలు. జరాయుజొలు== 


మాని వల్ల జన్మించేవి; మనుష్యులు, గోవులు మొద లై నని, 
స్వేదజాలు=ఉఊక్క నుండి పుబ్టేవి: పురుగులు, ఈగలు మొద 
లై నవి. అండజాలు=గుడ్గువల్లి ఏర్పడేవి; పక్షులు, పాములు 
మొదలై నవి, ఉద్భిబజాలు=పుల్ట్‌ టప్పుడు భూమిని చీల్చుకొని 
ఉదృ్భవించేవి: చెట్లు లతలు మొద లై నవి, ఇలాంటి చరాచర 
_పాఖీకోటిలో మానవుడు ఉత్తమమైన పుట్టుక కలవాడు 
ఇతర జీవరాసులలో కంటే ఇతనికి సహజంగా కొంతజ్ఞానం 
అధికంగా ఉంది. 


నేటిబాలలే ; 


మానవుడెంతటి జ్ఞానవంతు డై నా (పకృతి కలిగించే 
అనేకవిధాలై న భీభత్సాలకు అందులో వచ్చే పరిణామాలకు 
నిలదొక్కుకుని నిలబడాలంటే బాల్యంనుంచే ఉత్తమ 
సంస్కారం ఎంశైనా అవసరం. ఉత్తమసంస్కారంగల బాల 
బాలికలు జాతికే గర్వకారణమౌతారు. తమ జీవితాన్ని 
సుఖమయం చేసుకుంటారు. తమచుట్టా ఉన్న సమాజాన్ని 
సంస్కరిస్తారు. దై వపతిరూపాలనిపంచుకుంటారు. 


39 


క విధంగాచూస్తే అనసూయ మనకొక ఆదర్శ 
పుత్రికగా, ఆదర్శకాంతగా, పతి[వతగా, గొప్పతపస్వినిగా 
మహాయోగిగగా, [పాణదా।తిగా, పతి|వతాధర్మబోధినిగా, 
సాధనకు పెట్టిన పేరుగా, మహిమకు మారుపేరుగా 
గోచరిస్తుందిం 


మహాపతి[వత అనసూయ జీవితం సమాజానికి నూతనో 
తేజాన్ని కల్గిస్తుంది. ఆమె పవిత్రత, సాధన స్రీజాతికీ 
జీవితపాఠాన్ని _ప్రబోధిసాయి. 


